సిటూూట్‌ 


mm 
Av ( 


రు 


| 


(ఆనా 
Qos GC 
3" A 


9}n}nsu| sdA] uouy 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


౫ 05mm, BEAN 
శ్రీ శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్‌ 
- భావార్థిముతో, - 


01.ఆదౌ కర్మ ప్రసంగాత్మలయతి కలుషం 
మాతృకుక్షా స్టి సితం మాం 
విణ్మూతా మేధ్య మధ్యే క(కుథయతి నితరాం 
జాఠరో జాతవేదాః। 


యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం 
శక్యతే కేన వక్తుం 
క్షన్లవ్యో మే£పరాథః శివ శివ శివ భోః 


శ్రీ మహాదేవ శంభో॥ 


ఓ శివా! తల్లి గర్భమునందున్న నన్ను పూర్వజన్మలో పస తాల కర్మ 
చుట్టుకొను చున్నది. అపవిత్రములైన మలమూత్రముల మద్యనున్న నన్ను తల్లి 
కడుపులో నున్న జఠరాగ్ని ఉడకబెట్టు చున్నది. గర్భము నందున్నప్పుడు ఏ ఏ 
దుఃఖము పీడించునో దానిని వర్ణించుట ఎవడి తరము? శ్రీ మహాదేవా! శంభో! 
నా అపరాధమును క్షమించుము. 


తండ్రీ! ఈశ్వరా! నేను పూర్వజన్మములలో చేసిన పాపములు ఇప్పుడు, 
తల్లి గర్భములో ఉన్న నన్ను పూర్తిగా చుట్టు ముట్టాయి. దుర్గంధ పూరితమైన 
మల మూత్రములతో అలమటిస్తున్న నన్ను ఒకవైపు ఆకలి బాధిస్తున్నది. తల్లి 
గర్భములో బిడ్డ పడే బాధ వర్ణనాతీతము. మహాదేవా, శంభో, నా అపరాధములను 
మన్నించి క్షమింపుము. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


. 02. బాల్య దుఃఖాతి రెకాన్మలలులితవపుః 
స్తన్యపానే పిపాసుః 
న్‌ శక్తశ్చిన్టియభ్యో భవ గుణ(మల)జనితాః 
జనవో మాం తుదన్ని! 
నానారోగాతి దుఃఖాద్రుదిత పరవశః 
శంకరం న స్మరామి 
క్షన్వవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 
పసితనము నందు మిక్కిలి దుఃఖము ననుభవించి, మలములో దొర్లుచూ 
పాలుత్రాగదలచి ఇంద్రియములను కదలించుటకు కూడ శక్తి లేని వాడనైతిని. 
మలమునందు పుట్టు పురుగులు నన్ను పీడించుచున్నవి. నానా రోగములచే దుః 


ఖితుడనై పరాధీనుడనై శంకరుని స్మరించలేకుంటిని. శ్రీ మహాదేవా! శంభో! నా 
అపరాధమును క్షమించుము. 


వక్‌ వయసులో మల మూత్రములలో పడి అటూ ఇటూ దొర్లుతూ, 
ఇంద్రియములపై స్వాధీనము లెక , పాలు త్రాగటానికి కూడా శక్తిలేని వాదనైతిని. 
మల మూత్రములలో జనించిన పురుగులు నన్ను బాధించినవి. ఈ స్థితిలో నెను 
పరాధీనుడను కదా. అందువలన నిన్ను స్మరించలేక పోయిన నా అపరాధమును 
క మహో దేవా, శంభో మన్నించి కరుణించుము. 


(క ర హాం యౌవననో విషయ శనుషథరః 

రై ధి © 
పంచభీర్మర్మసంధా 

దష్టో నష్టా వివేకః సుతధన యువతిస్వాద సౌఖ్య నిషబ్ధః। 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


శైవే చిన్తావిహీనం మమ హృదయ 
మహో మాన గర్వాధిరూఢం 
క్షన్లవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 


నేను యువకుడనైనంతనే సుఖముల నాశించు పంచెంద్రియములనే 
సర్పములచే మర్శన్థానము నందు కరువబడి తిని. మంచి చెడులను తెలుసుకొను 
విచక్షణాజ్ఞానము నశించినది. పుత్ర, ధన, యువతి సుఖముల ననుభవించుటలో 
మునిగితిని. అభిమానము నిండి గర్వించిన నా హృదయము శివధ్యానము 
విడిచినది. శ్రీమహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము. 


నా యౌవనావస్థలో నా పంచేంద్రియములు అనబడే నాగులు సుఖములను 
కోరుకునే నా మర్శస్థానమునందు కొటువేసినవి. మంచి చెడుల విచక్షణా 
జ్ఞానమును కోల్పోయితిని. ధన స్త్రీ పుత్ర వ్యామోహము నా చేత ఈశ్వర ఆరాధనను 


ఉంపదెసినది, ఓ మహో దేవా! శంలో! నా అపరాథమును మన్నించి 
వా 
04. వార్లక్యే చెన్టియాణాం వికలగతి మతశ్వాధి 
(౧) 
దివాదితా పైః 
ప్రాప్తె పె రోగై ర్వియోగైః ర్వ్యసనక్ళశతనొర్‌ జ్ఞ జ్ఞప్తి 
హీనం చ దీనమ్‌; 
మిథ్యామోహాభిలాషై ర్రమతి మమ మనో 
ధూర్దటేర్దా ర్యా నశూన్యం 
క్షన్రవ్యో మె౭ పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


-. ముసలి తనమునందు ఇంద్రియములు వవ్‌? తపక తాపత్రయముచే 
క సంవాప్పించిన రోగములతోనూ, బంధుజన వియోగములతోనూ, నా శరీరము 
“ |కృశించిపోయినది. మనస్సు జ్ఞాపక శక్తిని కోల్పోయి దీనమై అసత్యములైన ఆశలతో 
భమించుచూ పరమేశ్వరుని ధ్యానించుట లేదు. శ్రీ మహాదేవా! శంభో! నా 
అపరాధమును క్షమించుము. 


వార్థక్యము నందు నా ఇంద్రియములు స్వాధీనము తప్పినవి. అనేక 
రోగములు సంపాప్తించినవి. బంధం, మిత్రులు గతించారు. శరీరము 
డస్సివోయినది. జ్ఞాపక శక్తిని కోల్పోయిన నేను నీ ధ్యానమును మరచితిని. ఓ 
మహాదేవా, శంభో, నా అపరాధమును మన్నించి క్షమింపుము. 


05. న్నాత్వా (పత్యూషకాలే స్నపనవిధివిధౌ 
నాహృతం గాజ్ఞతోయం 


పూజార్ధం వా కదాచిత్‌ బహుతర గహనే 


ఖణ్బ బిల్వీదళం వా! 
నానితా పద్మమాలా సరసి వికసితా 

గన్గ పుష్పైస్వదర్ధం 

క్షన్లవ్యో మే£పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 
ఓ శివా! (ప్రాతః కాలమునందే స్నానము చేసి నీ అభిషేకం కోసమై నే 
నెన్నడూ గంగాజలము తీసుకురాలేదు. నిన్ను పూజించుటకై దట్టమైన అడవికి 
పోయి ముక్కలుకాని మారేడు దళమును ఎప్పుడూ తేలేదు. నిన్నలంకరించుటకై 


సరస్సునందు వికసించి, పరిమళములు వెదజల్లుచున్న పద్మములమాల తీసుకు 
రాలేదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


మగల EER 
౨౧౦౬౦ Wo wy య్యా ఈం 


: ఎన్నడూ సేకరించి తేలేదు. 3 తల చెరువులలోని పద్మములను 
|| ఏనాడూ తీసుకు రాలేదు. ఓ మహాదేవా! శంభో! నా అపరాధమును మన్నించి 
క్షమింపుము. 


06. దుగ్గె ర్మధ్వాజ్యయుక్తెః దధిగుడసహితె 


నోలిప్తం చన్దనాద్యైః కనకవిరచితైః పూజితం 


(cn 


ధూపైః కర్పూరదిపైః 


శ్రీ ర్‌ హాదేవ శంభో! 


ఓ శివా! పాలతో, తేనెతో, నేతితో, పెరుగుతో, బెల్లముతో నీ లింగమును 
నను అనీషేతీంచలేదు చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు పూయలేదు. 
బంగారు పూలతో పూజించలేదు. ధూపములతో, కర్పూరముతో, దీపములతో 
నిన్ను అర్బించలేదు. వివిధములైన రుచులు కల పిండి వంటలతో నీకు నైవేద్యము 
పెట్టలేదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము. 


ఈశ్వరా! పంచామృతములైన - పాలు, తేనె, నెయ్యి, పెరుగు, బెల్లములతో 
వీ లింగమునకు ఎప్పుడు అభిషకము చేయలెదు. చందనము వంటి సుగంధ 
(ద్రవ్యములను నీకు పూయనేలేదు. సువర్ణ పుష్పములతో ప పూజ చేయలేదు. ధూప, 
దీప కర్పూరములతో అర్చించనే లేదు. రుచికరమైన పిండి వంటలు నైవేద్యము 
పెట్టలేదు. ఓ మహాదేవా! శంభో! నా అపరాధమును మన్నించి కరుణించుము. 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


07 నోశక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే 
ప్రత్యవాయా కులాథ్యే 
(కౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే 

బ్రహ్మ మార్గానుసారె, 
తత్వేజ్ఞాతే విచారే (శ్రవణ మననయోః 

కిం నిధిధ్యాసితవ్యం 

క్షన్వవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 

శ్రీ మహాదేవ శంభో॥ 


ఓ శివా! ప్రతిపదము అర్ధముకానిదీ, ప్రాయళ్చిత్తముతో నిండినదీ, అగు 
కర్మమార్గము నందు స్మార్తపూజా కర్మను ఆచరించుట నాకు శక్యము కాదు. 
బ్రహ్మ మార్గము ననుసరించు వారిచే చేయదగిన శౌతకర్మ నాకెట్లు సాధ్యమగును? 


శ్రవణ మననములు తెలుసుకొనక నిదిధ్యాసమెట్లు కలుగును? శ్రీ మహాదేవా! 
శంభో! నా అపరాధమును క్షమించుము. 


ఈశ్వరా! నా వంటి అజ్ఞానికి అర్థముకాని పదములతో ఉండి, 
పాయశ్చిత్తము ఆచరించవలసిన స్మార్త పూజ నే నెట్లు ఆచరించగలను. బహ్మ 
మార్గములో పండితులు చేయు కర్మాచరణ నాకు సాధ్యమా. శ్రవణము, మననము 
చయలేని నెను ధ్యానమునందు దృష్టి ఎట్లు నిలుపగలను. ఓ మహాదేవా! శంభో! 
నా అపరాధమును మన్నించి క్షమింపుము. 
08. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం పచురతరధనం నైవ 
దత్తం ద్విజేభ్యో 
హవ్యం తే లక్షసంఖ్వైః హుతవహవదనె 
నార్పితం బీజమంనైై 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


నో తప్తం గాంగాతీరే వ్రతజప నియమైః 
రుద్రజాపష్యం న జ(ప్త)ప్యం 

క్షన్లవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 


ఓ శివా! “శివి” అను నామమును ధ్యానించి మిక్కిలిగా దానము చేయలేదు. 
అక్షలకొలది బీజమం[త్రములతో హోమము చేయలేదు. వ్రతములతో, జపముతో, 
నియమముతో గంగా తీరమునందు తపస్సు చేయలేదు. జపించవలసిన శివ 
మంత్రమును జపించలేదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము. 


తండ్రీ! నిరంతరము జపించవలసిన శివ నామమును ఏనాడూ 
ధ్యానించలేదు. ఏపాటి దానములూ చేయలేదు. లక్షలాది బీజ మంత్రములతో 
కూడిన హోమములను ఆచరించలేదు. పవిత్ర గంగా తీరమునందు నిష్టతో 
పూజలు, వ్రతములు సల్పలేదు. ఓ మహాదేవా! శంభో! నా అపరాధమును మన్నించి 
క్షమింపుము. 


09. నగ్నో నిసంగ శుద్ద స్రిగుణ విరహితో 

ధ్వస్తమోహాన్గకారో 
నాసాగ్రేన్యస్త దృష్టి ర్విదిత భవగుణో 

నైవ దృష్టః కదాచిత్‌! 

ఉన్మన్యావస్థయా త్వాం విగతగతిమతిః 
శంకరం న స్మరామి 

క్షన్రవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


న ge TE 
sot ౬౦ 


3 ఓ శివా! నగ్నమైనవాడు, సంసార బంధములు తొలిగినవాడు, స రజ 
ణ్‌ సమో గుణములు లేనివాడు, అజ్ఞానాంధకారము నశించినవాడు, ముక్కు చివర 
దృష్టిని కేంద్రికరించి తపస్సు చేయువాడు, సంనార మందలి గుణముల నెరిగిన 
వాడు నాకెప్పుడూ కనబడలేదు. ఉన్మాదావస్థతో మతి చలించిన వాడనై నిన్ను 
స్మరించలెదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము. 


తండ్రీ! సంసార బంధములను త్యజించి, నగ్న స్వరూపుడై త్రిగుణాతీతుడై, 
అజ్ఞాన తిమిరమును తొలగించుకుని, నాసాగ్రమున దృష్టి నిలిపి తప మాచరించు 
వాడు నాకు దర్శనమీయలేదు. నేను ఈ సంసారమనే ఉన్మాదములో పడి నీ 
నామమును మరిచాను. ఓ శంభో, ఓ మహాదేవా! నా అపరాధమును మన్నించి 
క్షమింపుము. 


id స్టిత్వా స్థాన సరోజే పణవమయ 
మరుత్కుంభితే సూక్ష్మమార్దె 
శాన్తే స్వాన్సే ప్రలీనే ప్రకటితవిభవే 


దివ్యరూపె శివాఖ్యే। 

లింగాగై బహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి 
క్షన్రవ్యో మెం పరాథః శివ శివ శివ భోః 

శ్రీ మహాదేవ శంభో॥ 


ఓ శివా! సహస్రార పద్మము నందు నిలచి పణవమయమైన వాయువుచే 
కుంభీతమైన సూక్ష్మ మార్గము నందు ప్రశాంతమగు మనస్సును ఫస సము చెసేనవో 
శివుడను పరుకఆ పే దివ్య రూపము యొక్క వైభవము తెలియును. 
లింగమునందు, వెదవాక్యమునందు సకల జీవరాసుల యందు నిండి ఉన్న 
శంకరుని. నెను స్మరించలేదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును 
క్షమించుము. 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


ఓంకారముచే కుంభించిన నాడులలో సహస్రార చక్రమునకు వేరి మనసును 
ఏకాగ్ర పరచి నట్లయితే ఈశ్వరుడనే నీ రూపము సాక్షాతృరించి ఉండేది. లింగ 
రూపమై, వేదరూపమై వెలసి ఉన్న నిన్ను నే నసలు తలచనే లేదు. ఓ మహాదేవా! 
శంభో! నా అపరాధమును మన్నించి క్షమింపుము. 


11. హృద్యం వేదాన్తవెద్యం 

హృదయసరసిజే దిప్తముద్యత్పకాశం 

సత్యం శాన్తస్వరూపం సకలమునిమనః 
పద్మషణ్ణాక వెద్యమ్‌। 

జాగత్సప్న సుషుప్తా త్రిగుణ విరహితం - 

శంకరం న స్మరామి 

క్షన్రవ్యో మేం పరాథః శివ శివ శివ భోః 
శ్రీ మహాదేవ శంభో॥ 


ఓ శివా! మనోహరుడవు, వేదాంతముచే తెలియబడువాడవు, హృదయ 
పద్మము నందు వెలుగొందుచున్నవాడవు. పకాశవంతుడవు, సత్యము, శాంతము 
అగు స్వరూపము కలవాడవు. సకల మునుల హృదయ (పద్మము లందున్న 
వాడవు, సత్వ రజ స్తమో గుణములు లేని వాడవు అగు నిన్ను మెలకువ యందు 
కానీ, గాఢ నిద యందు కానీ ఎన్నడూ స్మరించ లేదు. శ్రీ మహాదేవా! శంభో! 
నా అపరాధమును క్షమించుము. 


ఈశ్వరా! మనోహర రూపుడవు, వేదములే మాత్రమె తెలియబడువాడవు, 
నా హృదయమనే పద్మములో పకాశముగా జ్వలిస్తున్నవాడవు, సత్య శాంత 
స్వరూపుడవు, మునుల హృదయ వాసివి, త్రిగుణాతీతుడవు అయిన నిన్ను 
మెలకువలో కానీ నిద్రలో కానీ స్మరించనే లేదు. ఓ మహాదేవా! శంభో! నా 
అపరాధమును మన్నించి క్షమింపుము. 


Kiron Type Institute 10 


టబ ఇణనిటూ్యూట 


Kiron Type Institute 


12 చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే 

|! _ సర్పైర్భూషిత కంఠకర్ణవివరే నెత్రోత్ట వైశ్వానరే। 
దన్తిత్వక్కృత సున్లరామృరధరే తైలోక్యసారె హరే 

మోక్షార్ధం కురు చిత్త వృత్తిమమలా మన్వైస్తు కిం కర్మభీః॥ 


చం[దుడు తలపై ప్రకాశించు చున్నవాడు, మన్మథుని సంహరించిన వాడు, 
గంగను ధరించినవాడు, శుభము చేయువాడు, మెడలోనూ చెవులయందు 
సర్పాభరణములను ధరించినవాడు, కంటీయందు మండుచున్న అగ్ని కలవాడు, 
ఎనుగు చర్మము చుట్టుకున్నవాడు, మూడులోకములకు సారమైనవాడు అగు 
శివుని యందు ఓ చిత్తమా! మోక్షము కొరకై నిష్కల్మషముగా ప్రవర్తించుము. 
వేరు కర్మలతో ఏమి ప్రయోజనము? 


చంద్రుని సీగతో వ మన్మధ సంహారి, గంగను జటలో 
ధరించినవాడు, శుభంకరుడు, గళమునందు, కర్ణములకు నాగాభరణ భూషితుడు, 
జ్వలించు చున్న నేత్రము కలవాడు, గజ చర్మధారి అయిన ఈశ్వరుని, ఓ మననా 
మోక్షమును కోరి ప్రార్ధించుము. ఇది తప్ప వేరు కర్మలతో ఎటువంటి ప్రయోజనము 
లేదు. 


13.కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం 
కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభి ర్దెహేన గాన: కిమ్‌! 
జ్ఞాత్వై తత్‌క్షణభంగురం సపది రే త్వాజ్యం 
మనో దూరతః 
స్వాత్మార్థం గురువాక్యతో భజ (భజుమన 
శ్రీపార్వతీ వల్లభమ్‌।। 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


స 


ax 
SOE 


a పయోజనము? ఇదంతా క్షణములో నశించి పోవునని తెలుసుకుని ఓ మననా! 


వాహనముతో, ధనముతో గుర్రములతో, ఏనుగులతో, కాగాక 
పుత్రులతో, భార్యతో, మిత్రులతో, పశువులతో, శరీరముతో, ఇంటితో ఏమి 


వీటిని దూరంగా వదలి పెట్టుము. ఆత్మలాభము కొరకై గురూపదేశము ద్వారా 
శ్రీపార్వతీ వల్లభుని సేవించుము. 


వాహనములు, ఐశ్వర్యము, అశ్వములు, గజములు, అధికారము, దారా 
పుత్రాదులు, మిత్రులు, పశువులు, శరీరము, గృహము వీటితో ఏ ప్రయోజనము 
లేదు. ఇవి క్షణికములు. నశించి పోవునవి. అందుకని ఓ మనసా, వీటిని వదలి, 
గురూపదేశమును పొంది, పార్వతీనాధుని ముంపు 


14. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నయూగొ 
మాఠాపత్యం హ్యనృతవచనం నాక్షివాదః పరాన్న మ్‌! 
బహ్మద్వషు ఖలజనరతిః [పాణినాం నిర్ణయత్వం 
మా భూదేవం మమ పశుపతే జన్మ జన్మాన్తరెషు॥ 


పౌరోహిత్యము, రాత్రి సంచారము, గ్రామాధికారిగా ఉండుట, నాకర 
చేయుట, మఠాధిపతిగా వ్యవహరించుట, అబద్ధములాడుట, సాక్ష్యము పలుకుట, 
పరాన్నము భుజించుట, వేదములను ద్వేషించుట, దుష్టులతో సహవాసము, 
[పాణుల పట్ల దయ లేకుండుట - అనునవి ఓ పశుపతీ! నాకు జన్మ జన్మాంతరము 
లందు కలుగకుండు గాక! 


పౌరోహిత్యము, రాత్రి వేళలలో సంచరించుట, గ్రామాధికారి నన్నీ నౌకరి 
చేయుట, మఠాధిపత్యము, అబద్ధము పలుకుట, సాక్ష్యము చెప్పుట, ఇతరుల 
అన్నమును భుజించుట, ఆగమములను ద్వేషించుట, చెడు సహవాసములు, 
జీవుల పట్ల నిర్ణయ నాకు ఏ జన్మములోను కలుగ కుండుగాక. 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


15 ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం 
_ యాతి క్షయం యౌవనం 
'ప్రత్యాయాన్ని గతాః పునర్న దివనాః 

కాలో జగద్భక్షకః 
లక్ష్మి సోయత రజ్ఞభజ్ఞచపలా విద్యుచ్చలం జీవితం 
తన్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా॥ 


చూచుచుంచగాన ఆయువు నశించు చున్నది. ప్రతిదినమూ యవ్వనము 
క్షీణించు చున్నది. గడచిన రోజులు మరల తిరిగి రావు. కాలము లోకమును 
భక్షించుచున్నది. నీటి అలల వలే లక్ష్మి (సంపద) చపలమైనది. మెరుపు వలే 
జీవితం చంచలమైనది. కనుక శరణాగతుడనైన నన్ను కరుణతో నీవే ఇప్పుడు 
రక్షించుము. 


తండ్రీ! చూస్తూ చూస్తూ ఉండగానే, నా అయుక్షిణమగుచున్నది. దినము 
గడుస్తున్న కొలదీ నా యవ్వనము తరిగిపోతున్నది. కాలము గడచిపోతూ, గతించిన 
క్షణములను తిరిగి రాకుండా చేస్తున్నది. చంచలమైన లక్ష్మి తరిగి పోవుచున్నది. 
కనీసము ఇప్పుడైనా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించి రక్షింపుము. 


// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత “శివ అపరాథ క్షమాపణా స్తోత్రమ్‌” సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 13 


Kiron Type Institute 


గ శల 
* ముం... 
ఖీ లీ (| |! 
ఇ అెక్మడైనాతప్పులు॥ఉంటే సహృదయం లియజీయవలఅసినదిగా మనవి. & 044 9650, 994 994 క వే. 


రు 
న నో 
నా 
= 
ననా 
లి 
కూ 
ర్తు 
క్‌ 
[ా 
G 
(©) 
వ 


Kiron Type Institute 


